అన్నపూరావారి 
--- చదువుకున్న అమ్మాయిలు 


(పరిచయ వాక్యాలు) 


పూర్వం “ఆడపిల్లలకు చదు వెందుకు? ఉద్యోగాలు చెయ్యాలా? 
ఊళ్ళేలాలా 2? అనే (ప్రశ్నలు (వతిచోటా, (వతినోటా వినబడుతూ 
వుండేవి, ఇప్పుడు రోజులు మారాయి. దేశం వురోగమిసోంది. మన 
యింట్లో మన ఊళ్లో ఆడపిల్లలు చడువుకుంటున్నారు. "సంస్కారం 
"పెంచుకుంటున్నారు. ఎందరో" ఉద్యోగాలు చేస్తున్నారు. కొందరు 
అక్ష రాలా ఊళ్లు ఏలుతున్నారు. 

కుటుంబ జీవితంలో చేశాక, జాతీయ జీవనంలో కూడా భారత 
మహిళ మగవాడితో నేడు సమంగా బాధ్యతలు పంచుకుంటున్న డి, 
అయిశే, అన్నీవున్న శ్రీమంతుల ఆడపిల్లలకు ఏ చిక్కులూ ఉండవు. 


మధ్యతరగతి చదువుకున్న అమ్మాయిల "జీవితాలలో అడుగడుగునా 


అనేక సమస్యలు ఈ సంధియుగంలో మొల కెత్తుతూ 'ఉంకూయి, 
అసలు ఆడపిల్ల ఎంతవరకు చదువుకోవాలన్న దే మొదటి సమస్య, 
“ఏదో ఇంత వు సకం చదువుకోవడం, "ఉత్తరం రాసుకోవడం వస్తే 
చాలదూ ?ి అని 'కొందరూ, అలాకాదు “ఇతరులమోడ ఆధారపడి 
నుండకుండా ఆడపిల్ల లుకూడా వాళ ళ్ల కాళ్ళమోద వాళ్లు నిలబడగలిగే” 
చదువు అవసరమని కొందరూ నేడు వాదిస్తూ ఉంటారు. 
"నేర్చుకున్న విడ్య సార్థకం చేయడానికిగాని, ఆర్థిక పరిస్థితులవల్ల 
చదువు సాగటం కష్ట మైనఫీడుగాని విద్యావతుల క వ్యం ఏమిటి ? 
'శ్రిఖిమానం చంవుకుని, ఇతరుల సహాయంపై అథారపడడంకన్నా 
దువుకున్న యువతి ఉద్యోగం చేస్తే తప్పా? "అవ్‌వ్‌వా | ఆడపిల్ల లు 
థో్యోగాలు. చేయడం మొదలెడితే, అదువులో ఉంటారా? వరువు 
= (పతిస్యలు re 2” అని కొందరు నోరు నొక్కు కుంటారు. మరి 
కొందరు పిల్లల స్వభావాలనుబట్టి గాని, పరువు డ్రతివ్యలు నిలిచేది 
వాళ్ళు చేసే ఉద్యోగాలనుబట్టి కాదు” అని సమర్జిన్తూంటారు. 


3 


“ఎంత చదువు చదువుకున్నా, ఏనాటికైనా ఆడది ఒక మగాడి 
అండ చేరాల్సిందే!” అయితే, “ఈరోజుల్లో. చదువుకున్న పిల్ల లకు 
పెళ్ళిళ్లు చేయాలంయే సామాన్యమా ?” అనీ పెద్దలు ఏ సంబంధం వస్తే 
అదే స్థిరపరచాలనుకుంటారు. చదువుకున్న “అమ్మాయి చదువులేని 
భర్త రత ఎలా కావురం చేయగలదు ? అసలు ఆమె కోరుకునే దేమిటి? 
“వివాహానికి ఆస్తి, అంతస్తూ, అందం కాదు ముఖ్యం. మనసు ప్రధానం, 
మనని వ్వాలి - _ వుచ్చుకోవాలి. ఒకర్ని ఒకరు బాగా అర్ధంచేసుకో వాలి” 
అని సంస్కారమున్న యువతులు కోరుకుంటారు. 

"పెళ్ళిచేసుకున్నాక భర్త ర్త-నమ్మకాల నే భార్య శిరసావహించాలా? 
ఒకరి 'అథి పాయాలను ఒకరు ) గారవించక్క-రేదా ? అటువంటి స్వేచ్చ 
లోనే కదా అన్యోన్యతా అప్యాయతా పెరుగుతాయి. అది లేనినాడు 
దాంపత్యం బానిసత్వం కాదా గి 

చదువుకున్న దంపతుల జీవితంలో ఏపాటి చిన్న గృహకలహ 
'మొచ్చినా, “అందుకే ఆడదానికి చదువు కూడదన్నారు” అని ఛాందసులు 
ఈసడిస్తారు. కాని, సంస్కారవ వంతులు సర్దుకుపోతారు. అక్షరజ్ఞానం, 
అర్జంచే ప్‌సుకు'నే ఇంగితజ్ఞానం లేని కిందటి శకం ఇల్లాళ్లు భర్త రల 
జీసీతాలను జుం చేయడం లేదా? 

ఇటువంటి ఆధునిక సమస్యల వివిధ రూపాలను ఈ చిత్రంలో 
'పన్ఫుటంగా మీ దృష్టిలోకి తీసుకురావడానికి (ప్రయత్నించాం. 
సముచిత పరిష్కాఠాన్ని సూచించాం. ఇవి ఒక ప్పుడునవ్వు వుట్టిస్తాయి. 
ఒకప్పుడు కన్నీళ్ళు పెట్టిస్తాయి. అప్పుడప్పుడు ఆలోచనలు త్తి 
స్తాయి. వీటిని వినో దాత్శీకంగా మేము చిత్రించినా, “చదువుకున్న 
అమ్మాయిలు” సజీవ సాంఘీక సమస్యల గంభీర చిహ్నాలు, వాళ్ళు 
మన ఆత్మీయులు, తోబుట్టువులు, వాళ్ళ బాధలూ, బాధ్యతలూ, 
మంచిచెడ్డలూ అన్నీ మనవే. ఈ దృష్టితోనే ఇప్పు డీ చికాన్నీ, 
తరువాల్‌ జీవితాన్నీ పరిశీలిస్తారని ఆశిస్తున్నాం. 


పాటలు 


రచన : (శ్రీ ఆరుద్ర గాయకులు: శ్రీమతి పి, సుశీల, శ్రీఘంటసాల 


శేఖర్‌ : ఆడవాళ్ళకోపంలో అందమున్నది 

అందులోనె అంతులేని అర్గమున్న ది 

మొదటిరోజు కోపం అదోరకం శాపం 

పోను పోను కలుగుతుంది బలే విరహతాపం, 
వసంత (బ్రహ్మచారి 'లేతమనను పెకి తేలదు _ తన 

మాటిలందధు చేతలందు పొత్తుకుచరదు. 
సుజాత ; పడుచువాడి మిడిసిపాటు ఇ పెన పటారం _ జక 

గడుసుపిల్ల కసరగానే లోన లొటారం, 
శేఖర్‌ : వగలాడి 'తీవితిట్టు _ తొలివలవు తేనెపట్టు _ 

తేనెకోరి చెంతకర _ చెడామడా కుట్టు we 
వసంత పెళ్ళికాని వయసులోని పెంకివిల్లలు _ a 

కళ్ళతోనే మంతనాలు చేయుచుందురు. 
శేఖర్‌ : వేడుకున్న రోషం _ అది పెకి పగటివేషం 
సుజాత; వెంటపడిన వీవు. విమానం, me 
శేఖర్‌ : చిలివికన్నె హృదయ మెంతొ చిత్రమైనది _ 

చిక్కు = పెట్టు “శాసువరుడు" పజిలువంటిది, 
సుజాత: ఆ పజిలు 'హీ రేయి = తగు ఫలితముండునోయి 
వసంత : మరపురాని మధుర మైన *పయిజు” దొరుకునోయి._ 

॥ఆడ వాళ్ళ॥ 

రచన (క్రీ దాశరధి గాయకులు : శ్రీమతి పి, సుశీల 
నుజాత ; వినిపించని రాగాలే = 


కనిపించని అందాలే 
అలలై మదినే కలచే - 
కలలో - ఎవరో పిలిచే 


తొలిచూపులు నాలోనే 
వెలిగించ దీపాలే 
చిగురించిన కోరికలే 
చిలికించెను తాపాలే 
చే మనసే మనసు 


వలపే వసంతములా 
వులకించి పూచినది 
చెలరేగిన తెమ్మరలే 
గిలిగింతలు రేపినవి 
విరిసే వయసే వయసు 
వికసించెను నా వయసే 
మురిపించు ఈ సొగసే 
విరితేనెల వెన్నెలలో 
కొరతేదో కనుపించే 
ఎదలో ఎవరో మెరిసే 


రచన : శ్రీ దాశరధి 


శేఖర్‌ 


శవినిపించని 


॥వినిపించని, 


॥వినిపించని॥ 


గాయకులు ; (శ్రీ ఘంటసాల 


స గుట్టుగా లేత "రెమ్మల కులుకు నిన్ను 


రోక్లైముక్కల మధ్యన పెట్టిరమచు 
పట్‌. యిట్టుల చింతింతువే పొమాటొ 
అతివలిద్దరి మధ్య నా గతిని గనుమా 


ఒక శు హృదయం కోసము 


ఇరువురి న దోషము 


॥ఒక“కే॥ 


ఒకరు సత్యభామ జకరేమొ రుక్కిజి 


మధ్య నలిగినాడు మాధవుండు 


ఇద్దరతివలున్న ఇరకాటమే నయా 


విశ్వదాభిరామ వినురవేమ 


జతగా చెలిమి చేసిరి 

అతిగా కరుణే ఎచూపిరి 

చెలిమే వలపై మారితే 

శివశివ మన పని ఆఖరే ॥బక కే? 
రాముని దొక కు బాణము 

జానకి అతని (ప్రాణము, 

(మేమకు అదియే నీమము: 


(డ్రేభుని "ఒకరే న్యాయము గ He 
రచన: గాయకులు : 
శ్రీ ఆరుద్ర కుమారి ఆశాలత కులకర్షి, (శ్రీ పి, టి. శ్రీనివాస్‌ 
ఎతనంద్‌ : - ఓహో చక్కని చిన్నది ఒయ్యారంగా వున్నది 

ఊరించేటి కన్నులతో నన్నే చూడన్నది 

లత చిన్నది చాలా మంచిది నిన్నే నమ్ముకున్నది 
నీవే తప్ప వేశెవరూ లేనే లేరన్నది 

ఆనంద్‌ : వెచ్చగ జవ్వని తాకితే పిచ్చిగ వూహలు 'రేగునే 
"రెపరెపలాడే గుండెలలోన -_ (పేమ నిండేనే 

లత, : అయ్యొ పాపం! 

అనంద్‌ : తీరని తాపం! 

అత _: భావకవిత్వం చాలునోయి - పైత్యంలోన జారకోయి 
"పెళ్ళికి ముందు (ప్రణయాలు ముళ్ళబాణాలు ఓ పాం 

లత పెద్దల అనుమతి తీసుకో _ (ప్రేమను సొంతం చేసుకో 
హద్దూ పద్దూ మోరినావొ _ ఆటకక్షైను 

ఆనంద్‌ : *యీస్సం” టారు మా వాళ్లు 

లత +; “నో” అంటేను తకరారు". ల 

ఆనంద్‌; తల్లీ తండ్రి కూూడదంకేు _ గుళ్ళో పెళ్లి చేసుకుంగాం 

- ధైర్యంచేసి నీవేగా దారి చూపావు ॥చిన్నది॥ 

ఆనంద్‌ : మనసే దోచిన సుందరి _ మమతే మలెపందిరి 


పందిరిలోన మేనులు మరచి పరవశించాలి 


అత : అవుడే కాదు. 
ఆనంద్‌ ; ఎవుడంటావు 
లత తొందరలోనే మూడుముళ్ళూ అందరిముందూ వేయగానే 
తోడూ నీడై కలకాలం సాగిపోదాము. ॥ఓహోా॥ 
రచన : గాయకులు : 
థ్రీ సి. నారాయణరెడ్డి (శ్రీ ఘంటసాల, (శ్రీమతి సుశీల 
శేఖర్‌ : కిలకిల నవ్వులు చిలికిన 
పలుకును నాలో బంగారు వీణ 
వసంత ; కరగిన కలలే నిలిచిన 
విరిసెను నాలో మందారమాల 
శేఖర్‌ : రమ్మని మురళీ రవమ్ములు పిలిచె 
అణువణువున బృందావని తోచె 
వసంత : తళ తళలాడే తరగల పెన 
అందీ అందని హాలు ర ॥కీలకిల॥ 
వపుః నీవున్న వేరే సింగారములేల 
నీ పాదధూళి సంర, కాదా? 
శేఖర్‌ +: మమతలు దూసి, మాలలుచేసి 
గళమున నిలిపిన కల్యాణి నీవే ॥కిలకిల॥ 
శేఖర్‌ : నీ కురులే నన్ను సోకినవేళ 
హాయిగ కగిలేను తీయని జ్వాల 
వసంత : జలజలపారే వలవులలోనే 
సాగాను జీవన రాగాల నావ 
ఇదరూ : కిలకిల నవ్వులు చిలికిన 


పలుకును నాలో బంగారు వీణ 


స: శ్రీ ఆరుద్ర గాయకులు : శ్రీమతి పి, సుశీల, శ్రీ ఘంటసాల 


1. ఆమె 


అతను 


అమె, 


8 


* నీకో తోడు కావాలి _ నాకో నీడ కావాలి 


ఇదుగో పక్కనుంది _ చక్కనైన జవ్వని 
నన్నే నీ దాన్ని చేసుకోవాలి 


నవ నాగరిక జీవితాన తేలుదాం 

నైటు క్ల క్ష బ్బులందు నాట్యమాడి సోలుదాం 
నువ్వు “అందమెన టిప్పుటాప్పు బాబువి 
నేను అంతకన్న అన్హ్లడేటు జేబిని 


౩ వగలాడి నీకు తాళి బరువు ఎందుకు? 


ఎగతాళి చేసి దాని పరువు తీయకు 


: నీకో తోడు కావాలి - నాకో నీడ కావాలి 


ఇదుగో పక్కనుంది చక్కనైన జవ్వని 


ఓ తల్లీ | దయచేయి కోటి దండాలు, 


ఏ నేను పేరుపడిన వారి యింట వుట్టి పెరిగాను, 
ఏదో “హారుమణి” వాయిస్తూ పాడుకుంటాను. 


"నేను చదువులేని దాననని అలును నీకేలా? 
నీకు కలసివచ్చు లక్ష లాస్టి విడిచిపో నేలా ? 


; మీతో వియ్యం దినదిన గండం, 


మా ఆస్టికోసం ఆత్మ నేను అమ్ముకోజాల, 


ల క కావాలి _ నాకో నీడ కావాలీ 


ఇదుగో పక్కనుంది చక్కనైన జవ్వని 


అతను : ఓ తల్లీ! దయచేయి కోటి దండాలు. 


* ఎవ * 


శి ఆమె 


క్త 


ఏ సిరుల్తూ నగలూ మాకు లేవోయి 
తళుకు ఇళుకులా మోజు లేదోయి 
చదువు సంస్కృతి సాంప్రదాయాలు 
తెలుగుతనమె మా రత్నహారాలు 


" అతను : ధనరాళికన్న నీ గుణమే మిన్న 


నీలో సంస్కార కాంతులున్నాయి. 


1. ఆమె వ నీకో (బూటు దొరికింది 
జి ఆమె : మెడలో జోలి కడుతుంది 
అతను : ఈమె కాలిగోటి ధూళిపాటి చేయరు 2 
ఓ, త్వరగా దయచేస్తే కోటి దండాలు. నీకో తోడు 
అమె : నీకు తోడుకావాలి. నాకో నీడకావాలి, 
అతను : ఓహో పక్కనున్న చక్కనైన జవ్వనీ 
నిన్నే నా దాన్ని చేసుకుంటాను, 
రచన: శ్రీ ఆరుద్ర. గాయని: కుమారి ఆశాలత కులకర్ణి 
లత: ఏమండోయ్‌ _ నిదురలేవండోయ్‌ 


ఎందుకు కలలో కలవరింత 
ఎవరిని తలచి పలవరింత 
ఎదుటకురాగా ఏల ఈమగత ౫వీమండోయ్‌॥. 


ప్రేయసి నిద్దురలేవుట _ మోము చూపుట జ 
పెళ్ళికి తదుపరి ముచ్చట - ముందు జరుగుట _ చాల _అర్జుదటి... 


కమ్మనియోగం కలిసిరాగా 
కన్నులుమూసి కపటమేలా “ 
బిగువు బింకం యింక మానండోయ్‌ ౩ శై వవుడోయ్‌, 


యువతులు దగ్గర చేరినచో - a 
యువకులు ఉరీకలు వేసెదరే ద టన 
కోరిన కోమలి చేరగనే = = 
కులుకులు అలుసై పోయినవా * : 


తే ణి 


10 
గురకలుతీసే కుంభకర్ణా 1 నటనమానండోయ్‌. ॥వీమండోయ్‌॥ 


నేనేవలచి రానిచో _ చెంతలేనిచో 
నిదురేరాదని అంటిరి _ |బతుకనంటిరి - మోసగించిరి 


న్మిదాదేవిని వీడకుంకే 
ఉద్యోగాలు ఊడునండోయ్‌ 
ఇద్దరి ఆశలు యింక కోజండోయ్‌, ॥వమండోయ్‌॥ 


రచన : శ్రీ కొసరాజు, గాయకులు : శ్రీమతి స్వర్థ లత, గ్రీమాధవపెద్ది. 


(బహ్మనంధం: ఏమిటి ఈ అవతారం? ఎందుకు ఈ సింగారం? 
పాత రోజులు గురొస్తున్నవి - ఉన్నది ఏదో వ్యవహారం 


వర్థనమ్మ ఏ చాలును మీ పరిహాసం _ ఈ సొగసంతా మీ కోసం 


బ్రహ్మనందం: పౌడరు దెచ్చెను నీ కందం-బాగావెయ్‌ వేలెడుమందం॥ 
శ'పెడుపూలు తలను పెట్టుకుని తయారై తీవా చిట్టివర్ణనం 
వర్థనమ్మ : చాలును మో పరిహాసం _ ఈ సొగసంతా మాకోసం ! 
వర్ధనమ్మ _*వయసులోన నే ముదురు దాననా | 
వయ్యారానికి నే తగని దాననా 
వరుస కాన్సులై వన్నె తగ్గినా 
అందానికి "నే తీసిపోదునా ఏమిటి ఈ అవతారం॥ 
(బ్రహ్మనందం: "దేవకన్య యిటు దిగివచ్చిందని (భ్రమిసి ఫోదునా కలనైనా 
మహంకాళి నాాపక్కనున్నదని మరచిపోదునా ఎపుడైనా! 
॥చాలును మీ పరిహాసం॥ 
వర్గనమ్య _ = నీళ్లు కలపని పాలవంటిది _ పిండి కలపని వెన్నవంటిది 
నిఫారుమైనది నా మనసు_ వూరూ వాడకు యిదితెలుసు 
॥వీమిటి ఈ అవతారం॥ 


చ్చ 


ue 


స్వరీయ డా పి. శ్రీదేవి, ఎం. బి.. బి. ఎస్‌, 

అనుసరణ : యద్దనపూడి సులోచనారాణి, 
అడు ర్హీ సుజ్చారావు, కె. విశ్వనాథ్‌, బి.ఎస్‌సి., 

, డి. మధుసూదనరావు, బి ఏ, 


మాటలు: స్వర్దీయ టి. గోపీచండ్‌, బి, వీ., బి. ఎల్‌. 
ఛాయాగహణ దర్శకుడు : హన్‌: శెల్వరాజ్‌ 
.ఆపరేటివ్‌ వ “పాచూ? 
సంగీత దగ గృకుడు ఎస్‌. రాజేశ్వరరావు 
శకం. జి. వి. సుబ్బారావు 
నృత్యదర్శకులు పసుమర్తి కృష్ణమూర్తి 
మన్‌ గోపాలకృష్ణ న్‌ 
ఎడిటింగ్‌ ; టి, కృష్ణ బివి 
అసోసియేట్‌ డైరెక్టర్‌: శె. విశ్వనాధ్‌, బి. యస్‌, సి 
రీ-రికార్డింగ్‌ (బ్యాక్‌ గౌండ్‌ మ్యూజిక్‌ : ఎ. కృష్ణన్‌, బి. ఎ. 
రిశార్డి న్లు : పి కృష్ణంరాజు 
మేకప్‌ : పోతరాజు, చౌదరి 
ని ల్స్‌ .. ఎం, సత్యం (జైహింద్‌ న్టుడియోస్‌), “పాచూి 
లు లా! లు 
పబిసిటీ : “జాపూ*, స్టూడియో శర్మ, టి. వి. ఎన్‌, 


(పౌడక్షన్‌ కంట్రోలర్‌ : డి. విశ్వనాధశర్య, బి.కాం, (ఆనర్భు) 
నిర్భాత 2 దోర్భవ తు 2 
&. మధుసూదనరావు, £.ఏ.. ఆదుర్తి నుబ్బారావు 


(3 ఢీ యో: 
శ్రీ సారథీ స్టూడియోస్‌, హైదరాబాద్‌. 


1 


నాలవి (20 న, మైనలు 


తారాగణం: 

a Gee ... నాగేశ్వరరావు మము 
వెంకటరంగయ్య _... గుమ్మడి మా. =. 
(బహ్మానందం ఇ రేలంగి 
ఆనంద్‌ +. పద్మనాభం 
(పభాకర్‌ ౫. శోభన్‌బాబు 
సుజాత ** సావిత్రి 
వసంత a కృష్ణకుమారి (1 
లత ౨. ౬. వి సరోజ. 
వర్గనమ్మ . * =. నూర్యకాంతం 
మహలక్ష్మ 4... పి హేమలత: 
రఘువాథరావు ..... రామన్నపంతులు క 
బ్యాంకి విజెంటు ల... అల్టు రామలింగయ్య 
జాలయ్య బాడి వయన్‌, మూర్తి 
డాక్టర్‌ .... యన్‌. మురత్రికృష్ణ 
లత అన్న ౨... బెనర్జీ : 

ఎ పోలయ్య ==... సీతారాం 7 
పిన్ని = కొప్పరపుసరోజని 
నుబ్బి =. పార్వతి 
మరియ 
క. వి రావు = మల్లాది బొడ్డపాటి 
ఆనందమోహన్‌ గ్రేస్‌ నరస్వతి లక్షి య 


క్ష్‌ నవయుగ రిలీజ్‌ 


“స్వతంత్ర? విజయవాడ - 4 


